దామోదర్‌ ధర్మానంద కొశాంబి 115వ జయంతి సందర్భం 
ప్రజాపక్ష మేధావి - ప్రత్యామ్నాయ చరిత్రకారుడు 


డ.డ. కొనాంబి 


మూలం 
అరవింద్‌ గుప్తా 


ప్రచురణ 
మేకా సత్వనారాయణశా స్తి (బాంబు) స్మారక వేదిక 
పిఠాపురం 


దామోదర్‌ ధర్మానంద కొశాంబి 115వ జయంతి సందర్భం 
ప్రజాపక్ష మేధావి - ప్రత్యామ్నాయ చరిత్రకారుడు 
డ.డ. కొశాంబి 


మూలం : 
అరవింద్‌ గుప్తా 


అనువాదం: 
గౌరవ్‌ 


ఆంగ్ల ఆధారం 
అరవింద్‌ గుప్తా టోయ్స్‌ / బుక్స్‌ 


తెలుగు (ప్రచురణ: 
మేకా సత్యనారాయణశాగస్తి (బాంబు) స్మారక వేదిక 


పిఠాపురం 


ముద్రణ 
2022 - 2023 


© కాపీలెప్ట్‌ 
సర్వహక్కులు సమాజానివి 


వివరాలకు 


9032094492 
gouravmeka@gmail.com 


3 డె.డి.కొశాంబి 


అనువాదకుడ మాట 


మనిషి చరిత్ర నిర్మాత. చరిత్ర మనిషి భవితకి దూత. మనిషి - 
చరిత్రల మిళితమే ప్రగతి పతాక. అసలు చరిత్ర అంటే ఏమిటి? మనకి చరిత్ర 
అవసరం ఏమిటి? చరిత్ర రచన ప్రక్రియలు ఏవి? విధులు - పరిధులు 
ఏవి? చరిత్ర దృక్పధం అంటే ఏమిటి? చరిత్రకు ప్రమాణాలేమిటి? చరిత్ర 
గురించిన శోధనా వైఖరులేవి? చరిత్రకు ప్రత్యామ్నాయ ప్రజాతంత్ర 
పాశ్వాలున్నవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు మనమే వెతుక్కోవాలి. 

మనకు తెలియకుండానే మన జీవితాలను ప్రభావితం చేస్తున్న మన 
చరిత్ర గురించి నిజానికి మనకి తెలిసింది చాలా తక్కువ. మనకు తెలియాల్సిన 
చరిత్ర గురించి మనం తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా దాదాపు 
శూన్యం. అందుకే చరిత్ర పరాయికరణకు గురౌవుతుంది. నిజమైన చరిత్ర 
అంటే భయపడే మూకలు చారిత్రక వక్రీకరణలకి పాల్పడుతున్నారు. చరిత్ర 
మానవాళి ఉమ్మడి వారసత్వ సంపద. చరిత్ర మనిషి సమిష్టి ప్రస్థానాల జ్ఞాపకాల 
దొంతర. 

అటుంటి మహోన్నతమైన జాతి సంస్కృతిని కాపాడుకోవడం మనందరి 
బాధ్యత. అందులో భాగమే కోశాంబి కృషి గురించిన ఈ రేఖమా(త్రపు పరిచయం. 
భారతీయ చరిత్ర అన్వేషణలో ఆయన పరిరక్షించిన భిన్నత్వాన్ని బహులత్వాన్ని, 
వైజ్ఞానిక పద్ధతిని, దార్శనికంగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించడం. 
అద్వితీయమైన బుద్ధిజీవిగా మెలిగిన ఆయనలోని వెలుగును దర్శించడం. 
అదే ఈ కరపత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. 

ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ అమృతోత్సవం సందర్భంగా 
కోశాంబి గురించిన ఈ లఘు పరిచయాన్ని అరవింద్‌ గుప్తా చేసినట్లు 
అంతర్జాలంలో ఉంది. దానిని ఇలా తెలుగు అనువాదంలో చిన్న పొత్తంగా 
ప్రచురిస్తున్నాం. అక్షర దోషాలకు, వాక్య సమన్వయ లోపాలకు బాధ్యత నాదే. 
విమర్శలకు ఆహ్వానం. 


భవదీయ 


గౌరన్‌ 
ప్రత్యామ్నాయ చరిత్ర పరిశోధనా సమాఖ్య. 


డె.డి.కొశాంబి 4 


అంకితం 


బౌద్దిక వారసత్వానికి పునాది వేసి, 
భారతీయ సాంస్కృతిక వికాసానికి 
భావజాల పురోగతిని అందించి, 
అద్భుతమైన పాళీ భాషా పండితుడుగా, 
అచంచల బౌద్ద చింతనాపరుడిగా , 
అసాధారణమైన అన్వేషకుడిగా 
అనేక దేశాలు పర్యటించిన సంచారిగా 
గాంధేయవాదిగా, మార్చిస్టుగా 
తిరుగులేని మానవతావాదిగా జీవించి 
ఆత్మకధాత్మకమైన “నివేదనితోపాటు, 
అపూర్వమైన రచనలెన్నో అందించి, 
జైనంలోని సల్లేఖన పద్ధతి ద్వారా 
స్వచ్చందంగా మృత్యువును ముద్దాడిన 
అపారమైన పండితుడు, ఆలోచనాపరుడు, 
ఆరోగ్యకరమైన వైజ్ఞానిక వారసత్వాన్ని 
విలువలతో మిళితం చేసి తండ్రిగా 

తన కుమారునికి అందించడం ద్వారా 
మహా మార్చిస్టు మేధావిని, ప్రజాపక్ష 
బుద్దిజీవిని, ప్రత్యామ్నాయ చరిత్రకారుడైన 
దామోదర ధర్మానంద కొశాంబిని 
మానవాళికి సమర్పించిన 

సమున్నత వ్యక్తి “ధర్మానంద కొశాంబి”కి 
నా తండ్రి స్మృతిలో ఇలా..... 


oF అఊమైల-- 


5 డె.డి.కొశాంబి 


ప్రజాపక్ష మేధావి - ప్రత్యామ్నాయ చరిత్రకారుడు 
డ.డ. కొఠాంటి 


ప్రా॥ డి.డి.కొశాంబి అసాధారణమైన మేధావి. బహుముఖ 
ప్రజ్ఞావంతుడు. విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్ర సాంకేతిక రంగాన్ని సామాన్య ప్రజలకి 
చేరువ చేసేందుకు కృషి చేసిన 20వ శతాబ్దపు అతికొద్దిమంది ఆలోచనాపరుల్లో 
ఒకడు. సాంస్కృతిక వికాసోద్యమానికి సంకల్పించిన వ్యక్తి. గణిత శాస్త్రము, 
సాంఖ్యా శాస్త్రము, నాణాల అధ్యాయనం, పురా చరిత్రల్లో ఆయన ప్రతిభ 
అద్వితీయం. సమకాలీన సమస్యలపై గొంతు విప్పడమే కాక, అణ్వాయుధాలకి 
వ్యతిరేకంగా శాంతి ఉద్యమానికి మద్ధతునిచ్చిన బుద్ధిజీవి. భారతీయ చరిత్ర 
అధ్యయనంలో ఎందరో పరిశోధకులకు మార్గదర్శి. 


ఆయన కృషి విస్తారమైనది. అవ్వడానికి గణిత వేత్తే అయినా చరిత్ర, 
సంస్కృతి, శకలాల అధ్యయనం, పురావస్తుశాస్తాల్లో ఆయన ప్రతిభ విశేషమైంది. 
అనేక ప్రాచీన వాణిజ్య మార్గాల్ని కనుగొన్నాడు. కార్లే కొండ గుహల్లో 
మొట్టమొదటిసారిగా బ్రహ్మిలిపిని విశ్లేషించగలిగిన భాషావేత్త. సాంఖ్యా 
శాస్త్రంలోని అనేక క్లిష్ట సమస్యల్ని పరిష్కారించగల గణాంక మేధావి. అక్షరాల 
ఏడువేల పురాతన నాణాలను, రసాయనాల్ని వేరుచేసి తూచిన ఆచరణళీలి. 
నాణాల గురించిన ఆయన కష్టతరమైన శోధనే నాణాల అధ్యాయనాన్ని ఒక 
శాస్త్రం స్థాయికి చేర్చింది. క్రోమోజోముల మధ్య దూరాన్ని కనుగొనడానికి 
ఆయన నిర్దారించిన సూత్రం ఆధునిక జన్యుశాస్త్రంలో అత్యంత విలువైనది. 
లోతైన అధ్యయనం, విశ్లేషణాత్మక దూరదృష్టిగల ఆయన విధానం గతితార్మిక 
భౌతికవాద పద్ధతిని అనుసరించి సృజనాత్మక సవాళ్ళకు సిసలైన సమాధానాల్ని 
కనుగొనేలా చేసాయి. 

1956లో ఆయన వ్రాసిన “భారతీయ చరిత్ర అధ్యయనానికి ఒక 
పరిచయం” గ్రంథం ఐదేళ్ళలో ప్రపంచంలోని ఖ్రాఫెసర్లని, మేధావుల్ని విద్యార్థుల్ని 
ఆకర్షించింది. అలాగే 1962లో ప్రచురించిన భ్రాంతి- వాస్తవికత, 1965లో 
వచ్చిన “చారిత్రక దృష్టిలో ప్రాచీన భారతీయ సమాజ సంస్కృతి” ప్రపంచంలోని 


డి.డి.కొశాంబి 6 


అనేక భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆయన పరిష్కరించిన బర్భహరి 
కవిత్వం, సుభాషితరత్నకో శం మొదలైనవి ప్రాచీన సంస్కృత సాహిత్యంలో 
తలమానికమైనటువంటివి. 


ఆయన కేవలం చరిత్ర అధ్యయనం పట్లే కాదు, దాని పరిణామ 
క్రమాన్ని కూడా లోతుగా అర్ధం చేసుకున్నవాడు. ఆయన దృష్టిలో చరిత్ర 
అంటే గతం కాదు. చరిత్ర వర్తమానానికి సంబంధించిన స్రవంతి. అందుకోసం 
సమకాలీన సమాజంలోని ప్రజల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, విందు 
వినోదాలు, ఆహార అలవాట్లు, అన్నింటినీ ఆయన పరిశీలించేవారు. ఆ విధంగా 
గతానికి, ఆగతానికి మధ్య నిరంతర వారధిని ఆయన ప్రతిష్టించాడు. 


కొశాంబి రాసిన “భారతీయ చరిత్ర ఆధారంగా 1990లో సామాజిక 
శాస్త్రవేత్త అరవింద్‌ నారాయణ్‌దాస్‌ 18 భాగాల్లో “ఇండియా ఇన్‌వెంటెండ్‌” 
అనే అద్భుత ధారావాహిక కార్యక్రమం రూపొందించాడు. అది అంతర్జాలంలో 
గూగుల్‌ వీడియోస్‌లో అందుబాటులో ఉంది. 


దామోదర్‌ ధర్మానంద కొశాంబి జూలై 81, 1907లో పుట్టాడు. ఆయన 
ఆరంభ దినాలు గోవాలోని కొంకణ్‌ భాషా సంస్కృతుల నడుమ గడిచాయి. 
ఈయన తండ్రి ఆచార్య ధర్మానంద కొశాంబి ప్రఖ్యాత బౌద్ద పండితుడు. 
పూణేలోని ఫెర్‌గ్యూస్సన్‌ కళాశాలలో పాళీభాషా బోధకుడు. ఆ విధంగా కొశాంబి 
పూణేలో పాఠశాల విద్యార్ధిగా కొంతకాలం చదువుకున్నాడు. ఆచార్య ధర్మానంద 
కొశాంబి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ఫ్యాకల్టీగా పాల్సీ బౌద్ధ 
సాహిత్యాన్ని బోధించేవారు. అలా 1918లో రెండవసారి హార్వర్డ్‌ 
సందర్శించినప్పుడు తనతో బాటు 19ఏళ్ళ కూతురు మానిక్‌, 11 ఏళ్ళ కొడుకు 
దామోదర్‌ను వెంట తీసుకువెళ్ళారు. అప్పటికే కొడుకుకి బాబా అనే ముద్దు 
పేరు ఉండేది. కొశాంబి కేంట్రిడ్డి వ్యాకరణ పాఠశాలలోను, లాటిన్‌ పాఠశాలలోను 
చదివాడు. నాలుగేళ్ళ తరువాత ఆచార్య కొశాంబి ఇండియా వచ్చినప్పటికీ, 
బాబా చదువు కోసం ఆగిపోయాడు. తరువాత ఏడాది భారతీయ కళాశాలలో 
చేరుదామని ప్రయత్నించినా విద్యావిధానాల్లో విభిన్నత వల్ల అది సాధ్యం కాలేదు. 
కాబట్టి బాబా 1926లో తిరిగి అమెరికా వెళ్ళి హార్వర్ట్‌లోనే చేరాడు. 


7 డె.డి.కొశాంబి 


కొశాంబి చాలా ఆరోగ్యవంతుడు. నిత్యం వ్యాయామం, ఈత, 
జలక్రీడల వంటివంటే ఆశక్తి. హార్వర్డ్‌లో అన్ని పరీక్షలలో మొదటి తరగతిలో 
ఉత్తీర్ణుడైనప్పటికి, ఒక్కపర్యాయం రెండవ ర్యాంక్‌ రావడం తందైన ఆచార్య 
కొశాంబిని దిగులు పర్చింది. దానిని సవాల్‌గా తీసుకున్న బాబా ఆ ఏడాది 
ఇటాలియన్‌ కోర్సులో చేరి పరీక్షల్లో ఎ+ ర్యాంక్‌ సాధించాడు. విశేషం ఏమిటంటే 
అంతకుముందు ఆ ర్యాంకు వచ్చిన వారూ, దానిని విద్యార్థులకు ఇచ్చిన 
వారూ కూడా ఎవరూ లేరు. ఆ విషయాన్ని బాబా తండ్రికి వెంటనే 
తెలియచేశాడు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని బాబా గదిలో అనేక భాషలతో 
నిండిన అసంఖ్యాక అరుదైన అపూర్వ [గ్రంథాలతో బాటు ఒక గాంధీ ఫోటో 
కూడా వేలాడుతూ ఉండేది. 


ప్రాధమికంగా గణితంలో ఆసక్తి కనపర్శిన కొశాంబి (గ్రీకు, లాటిన్‌, 
(ఫ్రెంచ్‌, జర్మన్‌ వంటి వివిధ యూరోపియన్‌ భాషలు అభ్యసించాడు. సంస్కృతం, 
బ్రహ్మి పాకృతం భాషలు కూడా నేర్చుకున్నాడు. అమెరికాలోని గ్రంథాలయాలు 
ఆయన జిజ్ఞాసకి తలుపులు తెరిచాయి. ఖగోళ శాస్తం మొదలు భౌతికశాస్త్రం 
వరకూ మనో వైజ్ఞానికం నుండి మానవాళి చారిత్రక పరిణామ దశల దాకా 
ప్రతీ అంశంలోను ఆయన లోతుగా ఆరితేరిపోయాడు. ఆయనకి ఉన్న 
మేధాశక్తిని బట్టి వీటిల్లో ఎందులోనైనా అపార ప్రజ్ఞావంతుడుగా అవలీలగా 
చెలామణి కాగలిగెవాడు. కాని ఎప్పటికప్పుడు మేధకు పదును పెట్టె 
అవకాశమున్న గణితాన్నే ఆసక్తితో ఎంపిక చేసుకున్నాడు. 


1929లో హార్వర్డ్‌ నుండి అత్యుత్తమ స్థాయిలో ఉత్తీర్ణుడైన కొశాంబి 
ఆ దేశంలోని ఆర్థిక మాంద్యం కారణంగా ఉపకారవేతనాలు అందే స్థితి లేకపోతే 
ఇండియా వచ్చి భారతీయ సాంస్కృతిక మూలాల్ని దగ్గర్నుంచి చూడటం మొదలు 
పెట్టాడు. 

కొశాంబి జీవితాంతం గణిత శాగస్తాన్నే బోధించాడు. మొదట 
1929-31 మధ్య కాలంలో బెనారస్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసినాయన 
(సైన్స్‌) విజ్ఞాన శాస్త్ర భాషగా అభిమానించిన జర్మన్‌ కూడా బోధించేవాడు. 
కొంతకాలం అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో కూడా అధ్యాపకునిగా 
ఉన్నాడు. 1933లో పూణేలోని ఫెర్‌గుసెన్‌ కళాశాలలో బోధకునిగా ఉండగా 


డి.డె.కొశాంబి 8 


ఆయన చాలా ముక్కుసూటి వ్యక్తిగా ముద్రపడ్డాడు. ఐశ్వర్యవంతులకు ఆయన 
పాఠాలు అంత తేలికగా మింగుడు పడక పోయినప్పటికీ, కష్టపడి చదువుకునే 
విద్యార్థులు ఆయనంటే అభిమానించేవారు. కళాశాల యాజమాన్యంతో వచ్చిన 
విభేదాలవల్ల 14 ఏళ్ళ తరువాత ఆయనక్కడ నుండి తప్పుకున్నాడు. ఏమాత్రం 
హేతుబద్దతలేని విద్యావిధానం, అశాప్రీయ పరీక్షా పద్దతులపట్ల తీవ్రమైన 
అసంతృప్తి ఆయనకుండేది. 

1946లో ముంబాయిలో స్థాపించిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ 
ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టి.ఐ. ఎఫ్‌.ఆర్‌)లో హోమి బాభా కొశాంబిని ఆహ్వా 
నించారు. కాని కొద్ది కాలానికే అక్కడ హోమి బాభాతో విబేధాలు వచ్చాయి. 
హోమిబాభా పరిశోధనపై కాకుండా సంస్థ నిర్మాణం కోసం ఎక్కువ (శ్రమించే 
వారు. ఆ విధంగా కార్యనిర్వాహక శాస్త్రవేత్తగానే మిగిలిపోయారు. 
సైద్ధాంతికంగా కూడా ఇరువురుకీ పొసగలేదు. హోమిబాభా అణుశక్తికోసం 
ప్రయత్నించగా, కొశాంబి సౌరశక్తివైపే నిలిచారు. 


1962 తరువాత ఆ సంస్థలో కొశాంవి ఉద్యోగ ఒప్పందం పునరుద్దరించ 
బడలేదు. 1964లో ఆయన పూణేలోని మహరాష్ట్ర అసోసియేషన్‌ ఫర్‌ కల్టివేషన్‌ 
ఆఫ్‌ సైన్స్‌ (సి. ఎస్‌.ఐ. ఆర్‌) చేత శాస్త్రవేత్తల సంఘానికి గౌరవ సలహాదారుగా 
నియమించబడ్డారు. 


పూణే దగ్గర ఖడకవస్తూ లోని జాతీయరక్షణ సంస్థకి మొదటి 
కమాండెంట్‌ అయిన మేజర్‌ జనరల్‌ ఎనాయత్‌ హబీబుల్లాహ్‌ పూరావస్తు 
శాస్త్రంలో ఆసక్తివున్న అధికారి. ఆ సంస్థలో అభిరుచుల (హాబీస్‌) కోసం ప్రత్యేక 
విభాగాన్ని కేటాయించదలచి కొశాంబిని ఆహ్వానించాడు. అక్కడే పురాతన 
నాణాలు, రాతి శకలాలు, ఇతర పురా చరిత్ర అన్వేషణల గురించిన ఆధారాల 
అధ్యయనాన్ని కొశాంబి బెత్సాహికులైన చారిత్రక పరిశోధకులకు వివరించి 
మార్గదర్శకత్వం వహించారు. అదో గొప్ప శోధనామయ బృందం. 


1931లో నళినీ మడవాకర్‌ ని కొశాంబి వివాహం చేసుకున్నాడు. 
వారి పెద్దకూతురు మాయ క్యాన్సర్‌తో చనిపోయింది. చిన్న కూతురు మీరా 
ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త. 


—5 


9 డె.డి.కొశాంబి 


1949లో చికాగోలో అతిధి బోధకుడిగా ఉన్న ఆయన తర్వాత 
ప్రిన్స్‌స్టన్‌లోని “ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీలో బోధించేవాడు. అక్కడే 
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో విస్తారంగా చర్చించేవారు. 

గతితార్మిక శాప్రీయ పద్దతిని బలంగా నమ్మే కొశాంబి, సాంప్రదాయ 
వామపక్ష పార్టీలను “అఫీషియల్‌ మార్చిస్టులు) (0M) అని వ్యంగ్యంగా పిలిచేవారు. 
అణుశక్తి అంటే వ్యతిరేకించడం వల్ల ఆయన హోమిబాభాకి చేరువకాలేదు. 
అలాగే నెహ్రూ 'డిస్మవరీ ఆఫ్‌ ఇండియా” వ్రాసినప్పుడు అందులో ఉన్న సంకుచిత 
చరిత్ర అవగాహన పేర్కొంటూ కొశాంబి ఘాటైన సమీక్ష వ్రాశాడు. ఆయనకి 
గల స్వాతంత్ర ఆలోచనా విధానం కారణంగా ఇటు ప్రభుత్వం, అటు 
వామపక్షాలు సైతం ఆయనను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. కొశాంబి 
తన 26ఏళ్ల వయస్సులో మొదటి రామానుజన్‌ స్మారక పురస్మారాన్ని, 1947లో 
బాభా ప్రత్యేక విశిష్ట పురస్మారాన్ని అందుకున్నాడు. భారతపాలకుల యొక్క 
మొద్దుబారిన స్వభావం కారణంగా ఇంతటి మహాద్భుతమైన మేధావీ, ఒక్కసారి 
కూడా ఏ ప్రభుత్వ అవార్డుని అందుకోలేదు. 


2007లో కొశాంబి శతజయంతి సందర్భంగా పూణేలో కొద్దిమంది 
మేధావుల ప్రసంగాలను ఒక వరస క్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. 
భారత ప్రభుత్వం ఎట్టకేలకు మేలుకొని, ఆలస్యంగానైన స్పందించి కొశాంబి 
పేరిట తపాలా స్టాంపుని విడుదల చేయడమే కాక, ఆయన స్మారక నిధి 
రూపేణా కోటి రూపాయలు విడుదల చేసి పూణే విశ్వవిద్యాలయంలో ఒక 
ప్రత్యేక విభాగం ఏర్పాటుచేయ సంకల్పించింది. 


ఇంతటి మహామేధావి 58 సం॥ల చిన్న వయస్సులోనే జూన్‌ 29 
1966న చనిపోయారు. మానవాళి సర్వతోముఖాభివృద్ధి కోసం బృహత్తరంగా, 
బహుముఖంగా, అనితరసాధ్యమైన రీతిలో కృషి చేసిన అసాధారణమైన మేధావిగా 
శతాబ్దాలపాటు ఆయనెప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాడనడం అతిశయోక్తి 
కాబోదు. 


Sa mm 


